Price: Annas Four 
జల ౩ నాలంగ అకెౌలం 


Basic Education: Questions and Answers (Telugu) 





భారత (పభుత్వ 
నమాచార, [పసార మంశాంగవు 
(ప్రచురణ విభాగము 


ఉపోద్దాతము 


విద్యయొక్క- ఆశయమేమిటి ? 1987 నం॥ జులైలో (వచు 
రించబడిన “పహారిజ౯్‌”” వతికలో తనచే (వాయబడిన ఒక వ్యాన 
ములో | గాంధీజీ, ““బిడ్డలందు నపహాజముగావుంజే శారీరిక, మానసిక, 
ఆభ్యాత్సిక శ కల నర్భతోముఖవికాసమే విద్యయొక్క_ పరమా 
శయముి” అని చెరొ-న్నారు, 

విద్యను గురించి [వాయబడిన ఈ వ్యానము, ఆ రోజులలో 
విద్య విషయమై (ప్రజలకు గల అభ్మిపాయములందు విశేషమైన 
మార్పులకు దారితీసింది, (వజలతో తనకు గల సన్నిపాతత్వము, 
జీవితానుభవముల ఆధారముగా గాంధీజీ మనదేశ ([గామోణ (వజల 
అవనరాలకు అన్నివిధములా అనుగుణమైన విద్యావిధానము యె 
విధముగా వుండాలో కొన్ని సూచనలు చేశారు, కర్టమిద్యారా 
అభ్యసించబడున చే యదార్థ మైన విద్య యని గాంధీజీ విశ ఏసించారు, 

హారిజక౯ా వ|తికలో గాంధీజీ (వాసిన వ్యానములు (వచు 
రించబడిన అచిరకాలమునకే వారాలో వివిధ రాష్ట్ర, వ్‌దా 
మంత్రుల, విద్యావిషయిక కార్యక ర్తల నమా వేశ మొకటి 
'యేర్పాటుచేయబడింది. ఈ సందర్భములో జరిగిన చర్చల ఫలిత 
ముగా డాక్టరు జకీర్‌ హుస్పే౯ అధ్యతుతన నంఘమొకటి నియ 
మించబడి, గాంధీజీ సూచనల ఆధారముగా ఒక వథకమును, 
పాఠ్య విషయముల వట్టికను తయారుచేయవలసిందిగా విజ్ఞ ప్రి చేయ 
బడింది, *పాతివదిక జాతీయ విద్యావిధానము” అను చేరుతో 
(వచురించబడిన ఈ నంఘపు నివేదికయందలి ముఖ్యమగు 
సిఫార్సులు దిగువ నివ్వబడినాయి. 

(1) చేశమందలి బాల చాలికలకందరికీ ఏడునంవత్సరముల 
పాటు ఉచిత, విధాయక విద్యాబోధన ఇవ్యబడాలి, 


4 


(2) విద్యాబోధన మాతృభాషలోనే జరగాలి; 

(8) విద్యాబోధన  సృజనాత్శక మైన యేవో ఒక చేతివని 
ఆధారంగా జరగాలి; 

(4) ఉపాధ్యాయుల జీతాల చెల్లింపు కవనరమైన సాము 
సాధ్యమయినంత వరకు ఏధ్యాథుల చేతివనులనుండి లభించునట్లు 
వుండాలి, 

చె నివేదిక వెలువడిన అచిరకాలమున కే, “* పాతివదిక 
జాతీయ సీద్యాపవిధాన వ్యా ప్సికి తగిన కార్యక వముమును రూపాం 
దించడానికి” హిందూస్తాన్‌ తాలిమి నంఘమనే అఖలభారత సంస 
ఒకటి యేర్చాటుచేయబడింది, మ 

వారా వథకము జయ[వదముగా అమలుజరగడంతో శేంద 
విద్యా నలహో సంఘము దాని (ప్రాముఖ్యతను గుర్తించి, (శీ బి, జి, 
ఫేర్‌ అధ్యమునిగా ఒక సంఘమును నియమించి, వార్తా పథకము 
యొక్క సాధ్యతలను గురించి వరిశీలించవలసిందని విజ్ఞ ప్తి చేసింది, 
(శ్రీ ఖేర్‌ నంఘము ఈ విషయమై కూలంకషగా పరిశీలనలు 
జరిపి వార్ధా వథకము పూర్తిగా నిద్యానంబంధ మైన దేనని, వస్తూ 
తృ తితో దీనికేమాతం నంబంధము లేదని |వజలకు న్నవం 
మ. . 5 సా 

“కృషిద్వారా విద్యాభ్యసనం అనే సూతమును సూల 
ముగా ఆమోదించిన (శ్రీ) ఖుర్‌ నంఘము చేసిన సిఫార్పులలో 
ముఖ్య మైనవి దిగువ నివ్వబడినాయి, 

(1) (పాతివదిక విద్యావిధానము మొదట (గామోణ |పాంత 
ములందు (వ వెశ పెట్టబడాలి, 

(2) ఈ విధానము [వకారము విద్యనభ్యసించే బాల 
బాలికలు కసినం 6 నంవత్సరముల వయస్సుగలవారై యుండాలి, 
వీరికి సుమారు 7 నంవత్సరములపాటు ఈ విధాన (వకారము. 


ర్‌ 


విద్య గరువబడాలి, (వల్యేక సందర్భాలలో 5 సంవత్సరముల i 
వయస్సుగల పిల్ల లుగూడ చేద్చుకొనబడవచ్చును, 


(8) (పాతివదిక పాఠ శాలలనుండి యితర రకపు పాఠశొల 
లకు విద్యార్థులు మార్చుకొనే అవకాశం 5 వ తరగతి పూ_ర్తియెన 
తరువాత నే యివ్వబడాలి, 


(4) (పాతివదిక విద్యాబోధన మాతృభావలోనే జరగాలి, 


(పాతివదిక విద్యావ్‌ధానమును, ఉన్నత విద్యావిధానముతో 
నమన్యయపరచు. నిమిత్తము శ్రీ ఫేర్‌ అధ్యముడుగా మరియొక 
నంఘము నియమింపబడినది. ఈ రెండింటి సిఫార్చులు కేంద 
విద్యా నలహానంఘముచే అమోదించబడి, 1944 లో (వచురించ 
బడిన *యుదానంతర విద్యాభివృద్ది”” అనే నివేదికలో ఈ సిఫార్సు 
లన్నీ చేర్చబడినాయి. ఈ నివెదకయందలి అంశములన్నింటికీ 
"కేయద, రాష్ట్ర (వభుత్యాలు తమ ఆమోదమును ెలిపినాయి. 
వారా వథకమునకు, ఈ నివేదికకు ఒకే ఒక అంశములో వ్యతా న 
మున్నది, (పాతివదిక పాఠ శాలలో విద్యార్థులచే తయారు వేయబడే 
వస్తువుల వికయంద్యారా లభించే సామ్ము సాధ్యమయినంత వరకు 
ఉపాధ్యాయుల జీతాలకు నరిపోవునట్లుండాలని వారా వథకము 
నిశ్థేశించగా, అది సాధ్యవడక' పోవచ్చునని ఈ నివేదిక భావించింది. 


భారత బేశమువంటి చేద దేశమునకు అచరణ యోగ్య మైనదీ, 
అన్నివధములా అనుగుణిమైనదీ |పాతివదిక విద్యావిధాన మేనని 
(వముఖ విద్యా వే త్త లనేకులు అంగీకరించారు, ఈ విద్యావిధానం 
(వకారం విద్య నభ్యసించే "బాల బాలికలందు ఆతృవిశా౭నము 
చెంపొంది, భావిపొరులుగవారు తమ విధులను, హాక్కు_లను సవ్య 
ముగా పినియోగించగల శక్తిసామర్థ్యాలు యేర ఎడు తాయి, నృజనా 
త్శకమైన యేదో ఒక చేతివని ఆధారంగా విద్యను గరవడమే 
(పాతివదిక విద్యావిధానముయొక్క_ విశిష్టత, నిప్లాతులయిన 


త్స 


(2) విద్యాబోధన మాతృభావలోనే జరగాలి; 

(కి) విద్యాబోధన సృజనాత క మైన యేవో ఒక చేతివని 
ఆధారంగా జరగాలి; 

(4) ఉపాధ్యాయుల జీతాల చెల్లింపు కవసరమైన సాము 
సాధ్యమయినంత వరకు విద్యార్ధల వేతివనులనుండి లభించునట్లు 
వుండాలి, 

చె నివేదిక వెలువడిన అచిరకాలమున శే, ““(పాతివదిక 
జాతీయ వీద్యావిధాన చ్యా_్తికి తగిన కార్యక్రమమును రూపొం 
దించడానికి” హీందూసానీ తాలిమి నంఘమనే అఖిలభారత సంస 
ఒకటి 'మేర్చాటుచేయబడింది. స్ట 

వారా వథకము జయ[వదముగా అవములుజరగడంతో శేంద 
విద్యా నలహో సంఘము దాని (ప్రాముఖ్యతను గుర్తించి, శీ వి, జి, 
ఫర్‌ అధ్యమునిగా ఒక సంఘమును నియమించి, వానా పథకము 
యొక్క... సాధ్యతలను గురించి వరిశీలి-చవలసిందని విజ ప్పి చేసింది. 
(శ్రీ ఖేర్‌ సంఘము ఈ విషయమై కూలంకవగా పరిశీలనలు 
జరిపి య వథకము పూర్తిగా విద్యా సంబంధ మైన దేనని, వస్తూ 
ల తితో దీనికేమాతం సంబంధము లేదని |వజలకు సవం 
వ. ( (౮ బస 

“కృపిదాగరా విద్యాభ్యననం అనే సూత్రమును స్థూల 
ముగా ఆమోదించిన శ్రీ) ఖేర్‌ సంఘము వేసిన సిఫార్పులలో 
ముఖ్య మైనవి దిగువ నివబడినాయి, 

(1) |పాతివదిక విద్యావిధానము మొదట [గామోాణ |పాంత 
ములందు (వ వేశ వెట్టబడాలి, 

(2) ఈ విధానము (ప్రకారము విద్యనభ్యసించే చాల 
బాలికలు కనీనం 6 సంవత్సరముల వయస్సుగ లవారై యుండాలి, 
ఏరికి సుమారు 7 సంవత్సరములపాటు ఈ విధాన (వకారము 


ప్‌ 


విద్య గరువబడాల్‌ి, (పల్యేక సందర్భాలలో స్ట్‌ సంవత్సరముల . 
వయస్సుగల పిల్ల లుగూడ చేర్చుకొనబడవచ్చును, 


(8) (పాతివదిక పాఠ శాలలనుండి యితర రకపు పాఠశాల 
లకు విద్యార్థులు మార్చుకొనే అవకాశం 5 వ తరగతి పూర్తియెన 
తరువాత నే యివ్వబడాలి, 


(4) (పాలివదిక విద్యాబోధన మాతృభాషలోనే జరగాలి, 


(పాటివదిక విద్యావిధానమును, ఉన్నత విద్యావిధానముతో 
సమన్యయవరచు నిమిత్తము (శ్రీ ఫేక్‌ అధ్యముడుగా మరియొక 
సంఘము నియమింవబడినది. ఈ రెండింటి సిఫార్సులు కేంద 
విద్యా నలహానంభుముచే ఆమోదించబడి, 1944 లో (వచురించ 
బడిన “*యున్తానంతర విద్యాభివృద్ది” అనే నివేదికలో ఈ సిఫార్సు 
లన్నీ చేర్చ బడినాయి, ఈ నివెదకయందలి అంశములన్ని ంటికీ 
కేంద, రాష్ట్ర (వభుతా(లు తేమ ఆమోదమును తెలిపినాయి, 
వాన్టా వథకమునకు, ఈ నివేదికకు ఒకే ఒక అంశములో వ్యత్యాన 
మున్నది. (పాతివదిక పాఠ శాలలో విద్యాద్ధల చే తయారు చేయబడే 
వస్తువుల వికయంద్యారా లభించే సొమ్ము సాధ్యమయినంతవరకు 
ఉపాధ్యాయుల జీతాలకు నరిపోవునట్లుండాలని వారా వథకము 
నిర్చైశించగా, అది సాధ్యవడక పోవచ్చునని ఈ నివేదిక భావించింది. 


భారత దేశమువంటి చేదదేశమునకు ఆచరణ యోగ్య మైనదీ, 
అన్ని విధములా అనుగుణిమైనదీ |పాతివదిక విద్యాపధాన మేనని 
(వముఖ విద్యా వే త్త లనేకులు అంగీకరించారు, -ఈ విద్యావిధానం 
(వకారం విద్య నభ్యసించే బాలవాలికలందు ఆత్మవిళా సము 
-వంపొంది, భాఏపొళులుగవారు తమ విధులను, హాక్కు_లను నవ్య 
ముగా వినియోగించగల శక్తిసామర్థ్యాలు యర డు తాయి. నృజనా 
తమైన యేదో ఒక చేతివని ఆధారంగా విద్యను గరవడమే 
(పాతివదిక ఏద్యావిధానముయొక్క- విశిష్టత, నిప్లాతులయిన 


6 


ఆపాధ్యాయులుంశే ఈ విద్యావిధానమువల్ల మంచి ఫలితములను 
సాధించ వీలున్నది. గాంధీజీ యెంతగానో ఆశించిన సహాకార 
సామాజిక వ్యవస్థను యేర్చాటునేసి, అట్టి వ్యవస్థయొక్క- నర్వతో 
మఖా న నపాయవడగల పౌరులను తయారుచేయుటలో యీ 
విధాన మెం'తెనా తోడ్పడగలదు, 


“కృషిచ్యారా విద్యాభ్యననం ” అనగా సామాన్యవిజ్ఞాన 
మును ఆరించుటతోబాటు, 'యీదో ఒక చేతివనియందు ప్రావీణ్య 
తను నంపాదించడమే గాదు; మానవ[కియాకలావములతోనూ, 
అభిరచులతోనూ సహజమైన పార న్పర్యనంబంధముగ ల యీదో 
ఒక చేతివని ఆధారముగా విద్యను గరవడమేనని |గహించాలి, 
దీనినే మరొక విధంగా చెప్పితే “*చేతివనిలో సహజముగా వుండే 
సాధనశ క్షులను విద్యావిషయిక కలావముల నిమి త్తం చక్క-గా 
ఏనియోగించుకొొనడ మే,” (పాతివదిక విద్యావిధానమంద్లలి విశిష్టత 
"కీవలం సాహిత్య విషయపూర్య క మైన విద్యావిధానముకన్న బిడ్డల 
నంకల్పము, యేక్మాగతలమధ్య చక్కని సమన్యయమును సాధించ 
గల (ప్రాతిపదిక విద్యావిధానమువల్ల నే బిడ్డల వ్యక్తిత్వము నర్వతో 
ముఖవికానమును పొందగలదని (వత్యెకించి చెప్పనవసరంలేదు, 


(పాతివదిక విద్యావిధానమునకు సూ[తపాయముగా నర్వ 
జనాంగీ కారము లభించినది, అయినా ఈ విధానమునకు నంబం 
ధించిన కొన్ని అంశములను గురించి, లత్షణాలను గురించి, నంచే 
పాములు, శంకలు వ్య _కముచేయబడినవి, వీనికి నరియెన నమా 
ఛానముల నివ్వడానికి ఈ పున్తకమందు [వయత్నం జరువబడింది, 
(పాతివదిక విద్యావిధానపు ముఖ్యలకణము లేవో, దాని ఆశయము 
లెట్టివో, అది యే విధముగా ఆచరణయోగంమో మొదలగు 
విషయాలను గురించి యిదివరశే విశేషముగా రచనలు చేయబడి 
నని కాబట్టి వానిని గురించి యిందు (వస్తావించబడదు, 


7 


(ప్రశ్న 1: లేత వయస్సులోనే బిడ్డలకు చేతిపనితో 
పరిచయంచే సే (ప్రాతిపదిక విద్యావిధానమువల్ల, బిడ్డల సహజ 
శకి సామర్థ్యముల వికాసమునకు ఆవశ్యకమైన బాల్య స్వచ్చకు 
భంగము వాటిల్లదా ? 


బిడ్డల బుద్ది వికానమునకు అవసరమైన (శద్ధతిసుకొనకుండా, 
“శీవలం వృత్తి శిక్షణ నివ్వడాని కే చేతివని నేర్పబడుతుందనే పొర 
పొటు అభి ఫాయమే ఈ భయానికి కారణం, (పాతివదిక ఏద్యా 
విధానములో చేతివసికి స్థానమున్న మాట నిజమేగాని దానికి 
(వాధాన్యమివ బడ లేదు, “బిడ్డలందుండే నహాజ కుతూహాలేచకు, 
[కియాక లావశక్తికి అది (చేతివని) యివ్యగల అవకాశములకే ఈ 
విద్యానిధానమునందు (ప్రాధాన్య మివ్యబడిందని (గహించాలి, బిడ్డల 
యందు నహజముగావుండే కుతూహాలేచ్చకూ, [కియాకలావశక్తి పరే కిక 
పూర్తిగా న్యాయము చేయగ ల అవకోశములనిన్య్వగలందులొకై. 
యేదో ఒక చేతివని ఆధారముగా దానితో సహజమైన పార 
న్పర్యపు నంబంధముగల అనేక విషయములను సులభముగా అవగత 
మగునట్టు బోధించడమే ఈ విద్యావిధానపు ఆశయం, 


న|కమముగా నడువబడే (పాతివదిక .విద్యాపాఠ శాలయందు 
విద్య నభ్యసించే బిడ్డలకు తాము యేదో ఒక చేతివనిని నేవ్చ్బకొను 
చున్నామనే ఛభావంకలుగదు. చేతివని వారికి ఒకవిధమైన కాల 
"శే వమువంటిచే. బిడ్డల వక్తి సామర్థ్యాలు యేదో ఒక నృజనాత క 
మైన కృషికి వినియోగించబడినంత మా(త్రంచేత విద్యాభ్యాసము 
పట్ల వారికిగల అభిరుచి నన్నగిల్లుతుందనిగాని, ఉల్లానము నళిస్తుం 
దనిగాసీ భావించడం పొరబాటు, మెగా 'స్వేచ్చ్భాపూరిత మైన 
వాతావరణంలో తమ సహాజశక్తి సామర్థ ములను పూర్తిగా 
వ్య_క్షముచేసే అవకాశములు వారికనేకము లభిం చుతని, ఇంటివద్ద 


8 


గాస్‌, పూర్వపు పద్దతుల [వకారం నడువబడే |పాథమిక పాఠశాల 
లందుగానసి యిట్టి అవకాశములు లభించవు. 


(ప్రశ్న 2 చేతిపని ఆధారముగాజరిగే విద్యాబోధన 
వల్ల బిడ్డల అక్షరజ్ఞానము, విద్యావ్యాసంగముల విషయమై 
అశ్రద్ద జరిగే ప్రమాదము లేదా ? 


విద్య అనగా అతరజానమునే పొరపాటు అభి పాయం 
తరచుగా కానవస్తున్న ది. నిజానికి తుం కానము విద్యాభ్యాసమున 
క వనర మైన సాధనములంచాకటిమా (తె మే, కాగా, (పాతివ వదిక 
విద్యావిధానంవల్ల అత్షరజానము విషయమైగాన్‌, విద్యావ్యానం 
గము విషయమైగానీ ఈవుణ్నా త్రమైనా అ శద్ధజరుగదు, 

ఈ ఏిద్యావిభానమువల్ల బిడ్డలు చురుకుగా అతురజూనమును 
పొందగలరు. వైగా, తిరిగి వారు నిరతరానస్నులు గాకుండా ఈ 
విధానము తగిన జాగ త్త తీసికొంటుంది, గాంధీజీ రూపొందించిన 
విద్యావథక మునందు అతురజూనమునకు (వ త్యేకస్థాన మివ్యబడింది. 
గాంధీజీ అన్నట్లు “|పాతివదిక విద్యాపాఠశాలయందు విద్య నభ్య 
సించే బిడ్డలు ఒక వక్క- చేతివనియందు చురుకుగా పాల్గొనుచూ, 
మరొక వక్క- చదువనూ, [వాయనూ, సామాన్య విజ్ఞానమును 
సులభముగా అలవరచుకొలగలరు. ”” 


ఇక విద్యావ్యానంగము విషయాన్ని తీసికొందాము, బిడ్డల 
జ్ఞాపకశక్తిని (శమ వెళ్తేంతగా వివిధవిషయములతో వారి లేత బుజ్జి 
లను నింవడమే విద్యావ్యాసంగ మైతే, అటి ట్టి వ్యాసంగముతో (పాలి 
వదిక విద్యకు యెలాంటి నంబంధమూ లేదు, (పాతివదిక విద్యా 
విధానమునందు చేతివనుల ఆధారముగా బిడ్డలకు ఉత్సాహము 
కల్లించే అనేక విషయములను బోధిం చవచ్చును. కదురుతో 
దారము తీయుటను చేర్చునపుడు, యూక్లిడ్‌ (స్నువసిద శేఖా 
గణిత శాస్త్రజ్ఞుడు) చేరును (ప్రస్తావించకుండా కదురు బిళ్ల ఆధార 


9 


ముగా వృ త్తమునకు నంబంధించిన విషయముల నన్నింటినీ బోధించ 
వీలున్న దని గాంధీజీ ఒక వర్యాయ మన్నారు, ఇచే విధముగా 
మే యితర చేతివనినై నా నేర్చునపుడు దానితో సహజమైన పార 
న్సర్య నంబంధముగల, బిడ్డలకు ఉత్సాహము కలిగించే అనేక 
విషయాలను బోధించ విలున్నది, ఈవిధమైన బోధనావద్లతి వల్ల 
బిడ్డల కుతూహాలమునకు, క్రియాకోలాపశక్టికీ పూర్తిగా న్యాయము 
జదిగుటతోపాటు, వారి మానసిక దృక్పథము విశాలమై, శాన్ర 
యు క్రమై, యితరవిషయములననేకం వాద సులభ ముగా అవగా 
పాన వేసికొనగలరు, (పాతివదిక విద్యావథకము రూపొందించ 
బడినవ్పటినుండి (ప్రపీణులైన ఉపాధ్యాయులు కొందరు చేతి 
వనులకు, విద్యావ్యానంగ మునకు నహజమైన పారస్సర్య నంబంధి 
ములుగల చక్కని పాఠముల ననేకం తయారుచేశారు, 


ప్రశ్న 8 చరిత, విజ్ఞానశాస్త్రము, గణితశాస్త్రముల 
వంటి పాఠ్యవిషయములను చేతిపనుల ఆధారముగా యెట్లు 
టోధించ వీలున్నది ? 


పారన్చర్యపు వద్ధతిననునరించని టే (ప్రాతివదిక విద్యా 
ఏథానం జయ్మవదము కాజాలదు. మన భౌతిక, సాంఘిక వరినర 
ముల మధ్య నహజమైన నమన్వయము చేతివని ద్వారానే సాధించ 
బడగలదనే నత్య మే ఈ పద్ధతికి (పాణాధారము, (వకృతి, మానవు 
కు (వసాదించిన ముడి సాధన నంవదలనుండి మానవుడు తన 
నిత్యజీవితావనర వ స్తువులన నేకం సృష్టీంచగలుగుతున్నా డంటే, 
అది చేకివనులద్యారానేగదా | (వకృతివై ఆధివత్యము నంపా 
దించాలనే ఆకాంతతో మానవులు నముపార్టించిన ఏిషయవరి 
జానముయొక్క- వివిధశాఖలే విజ్ఞాన శాస్రం, గణితశాస్త్రం, 
భూగోళశ్నాన్ర్రం మొదలగునవి. నూలువడకుటను నేర్పుతూ 
భూగోళ శా నము, చరి[త్ర “మొదలగునవి బోధించడం అందరూ 

2 


10 


భాొవించునంతగా (వయానతో కూడుకున్న వషయం కాదు, నూలు 
వడకుటను నేద్చుతూ, (వత్తి ప్‌ (పాంతములందా వండుతుందో, 
డానికి యెటువంటి వాతావరణము అవనరమో, అవ యెన్ని రక 
ములో, (వ_త్తినుండి నూలు, సూలునుండి దుస్తులు యెలా తయారు 
చేయబకుతయో, దు స్తులధారణయందు చరి[తలో యెన్ని మాధ్పులు. 
వచ్చినవో “మొదలగు విషయములను సులభముగా, బిడ్డల శ్జువక్‌ 
శక్తికి (శ్రమ కలిగించకుండా, వారి ఉత్సాహము సడలకుండా 
బోధించనచ్చును. వాఠ్యపు_న్తకాల నహాయంతో ఈ విషయా 
నన్నింటిని బోధించడంక న్న, యేదో ఒక వని ఆధారంగా దానితో 
నహాజమైన సంబంధం గల విషయాలను బోధించడం సులభమే 
గాకుండా దానివలన బిడ్డల ఉత్సాహాశ్‌క్తి, జ్ఞావకశక్తీ వెంపొందుతవి, 

బిడ్డలు తాము వడకిన దారము నిడివి యెంతో కొలవడం, 
ఈరోజు తీయబడిన దారమును, [క్రిందటిరోజు తీయబడిన దాం 
ముతో పోల్చడం మొదలగు విషయములద్వ్యారా గ ణితిశాస్ర్రుపు 
మూలసూ(త్రములను నేర్చుకొొ నవచ్చును, 

(పాతివదిక ఏద్యాబోధనకు కొన్ని చేతివనులు మాత్రమే 
అన్నివిధములా అనుగుణమైనవన్న విషయం సున్చష్ట్రమే. బోధనాన 
కాశముల దృష్ట్యా అన్ని విధములా తగిన చేతివనులే ఈ విధానము 
కొరకు యెన్నిక చేయబడుతవి, 

మన పరినరములనుగురించి, జీవితములో వానికిగల (వాము 
ఖ్యతినుగురించి తలిసికొనడానికి వారస్పర్యపు వద్దతి యెంతెనా 
నహాజమైనది. ఈ వదతి |వకారం విద్యనభ్యసించే బిడ్డలు నూతన 
విషయపరిజ్ఞానముతో వాటు అభ్యాససిద్దమైన అనుభవమునుగూడి 
వొందగలిగి, తద్వారా విద్యాభ్యానమువట్ల వారికిగల ఉత్పౌహము 
యితోధికము కాగలదు. , 

(ప్రాతివదిక విద్యావిధానమునందు చేతివనులతోబాటు, 
భాతిక, సాంఘిక వరినరములకుగసూడ తగిన (ప్రాముఖ్యత వున్నది. 


11 


ఈ బెం. ఆధారముగా బిడ్డలకు అనేక సివములకు బోధించ 
పిలున్న డ్‌. మంచి కర్ఫీదు పొందిన (వా 
వెనడైనా నర్గ నాతిము. ఉబుములు. మెబుపులు, (గహచలనమ 
మొదలై న (పకృటి విషయములను గురించి బోధించుతూ బిడ్డల 
వరికీలనాకక్తిని, కుతూపహా లేచ్చను పెంపొందించగలడు, పని అధార 
ముగా భూగోళ వా నము, విజ్ఞాన శా వ్రములను బోధించవచ్చును. 
ఎడ్డలు నిత్యమూ వరాస్తూవుండే సానికభవనములు, పురాతన 
స్నారకచిహ్నములను గురించి చెనుతూ వారికీ స్థానిక చరితను 
బోధించవచ్చును. 

ప్రక (వతియేటా వచ్చే పండుగలు, ఉత్సవములు, తిరునాళ్లు 
ముదలగు సాంఘీక వేడుకలను గురించి బోధించునప్తుడు, ఫీనిత్రో 
నహజమైన పారస్పర్య నంబంధముగ లిగిన, బిడ్డలకు ఉత్స్పాహమును 
కలిగించే అనేక విషయములను బోధించవచ్చును. 


ళ్ళ 
లు 
CX 
p99 
ఓ 

] 
న్‌] 
gx 


కవితంము, లలితకళలవంటి రనజ్లాన విద్యలను వేతివనుల 
ఆధారముగా బోధించ వీలున్నదని యెవరూ అనరు, అయితే వెన 
(వస్తావించబడీన భాతిక, సాంఘిక వరినరముల ఆభారముగా మరి 
కొంత ఊహోశక్తిని వినియోగించి బిడ్డలందు ఫాందర్య జ్ఞానమును 
ఎంపొందింవ చేయవచ్చును. 


(వశ్న 4 :--- బిడ్డలయొక్క సర్వతోముఖ, పరిపూర్ణ 
వికాస మే (పాతిపదిక విద్యావిధానపు పాథమిక లక్ష్యమని 
అంగీకరించబడినదనుకొందాము. మరి, ఈ విధాన ప్రకారము 
విద్యనభ్యసించే బిడ్డల అభివృద్ధిని: వారి (ప్రత్యేక అభిరుచులను 
ఉపాధ్యాయులు యేవిధముగా నిర్ణయించగలరు ? 

బిడ్డల వరిశీలనాశ్తీ, చేతినై పుణ్యనూ (క్రమంగా తర్ఫీదు 
ఫొందినకొలదీ వారి యేకా(గత, సృజనాత్మక మైన ఊహాశకీ, 
వివేశముకూడ [కమంగా అభివృద్ధి ఇచెందుతవి, వారి నహాజశక్తి 


12 


ల్‌ ద 


సానర (ముల పరిపూర్ణ వికాసమునకు కృపాచనే. విద్వావినాన 
మందు వారి అభివృద్దిని నిర్ణయించడానికి, పూర్వ కాలపు వరీక్షల 
వద్గతులుగానీ, మౌరే యితర సామాన్య వద్ధతులుగాని వనికిరావు, 

(పాతివదిక విద్యాపాఠ శాలయందు జరిగ వివిధ కార్యకలా 
వములే, ఉపాధ్యాయుడు బిడ్డల అభివృద్ధిని: వారి (పత్యేక అధి 
రుచులనూ నిర్ణయించ డానికి తోడ్చడుతవి, ఎాఠశాలలో జరి 
(వతి కలావమందు (వత్యత్ష.ముగా పాల్గొనే అవకాశములు విరివిగా 
లభించుతవి గాబట్టి బిడ్డలు వదిమందితో కలసి వనిచేసే నహశార 
గుణమును అలవరచుకొని, నాయకత్యపు బాధ్యతలందు (పొథమిక 
తర్భీదునుకూడ పొందగలడు, అం లేకాదు; ఆరోగ్యవంతమైన, 
(కమశితుణాబద్ధమైన జీవితమును గడుపుశుట్లో వారు ెలిసి 
కొన గలరు, 

ఇట్టి విద్యావిధానమునందు బిడ్డల అభివృద్షిని నిర్ణ యించ 
డానికి ఉపాధ్యాయునకు గాఢమైన ఊహాశక్తి, పరిశీలనాశక్తి వుండ 
వలయునని (ప్రత్యేకించి చెప్పనవసరంలేదు, బిడ్డల అభివృదిని 
నిర్ణయిం చడానికి, అతను వారి రికార్డులను , మేధాశక్తిని, నిర్వహణ" 
సామర్థ ఫ్రమును; కళాఖభిరుచిన్‌, అలవాట్లను, సాంఘీక వరినరము 
లను సన యంనహాయశక్తినీ, [క మముతవ్పకుండా పహోజరగుచున్న దీ 
"లేనివీ మొదలగు విషయాలను దృష్టిలోకి రీసుకొొని నిర్ణయిం చవలసి 
వుంటుంది. ఏటన్నింటి దృష్ట్యా బీడ్డలందు భావి పారులకుండవలసిన 
లతుణములున్న పి లేనిదీ, (వజాసేవవట్ల వారికి అభిరుచివున్న దీ 
'లేనిదీకాడ ఆయన వరిశీలించవలసి వుంటుంది. 


(ప్రశ్న 5 ప్రాతిపదిక విద్యావిధానం స్వయంపోష 
కమై యుండాలనేది, డాక్టర్‌ జకీర్‌ హుస్పేకా సంఘము చేసిన 
సివార్చులందు ఒకటి. దీని విషయమై (పత్యేక శ్రద్ధ తీసుకొన 
దిడితే బిడ్డల నిద్యాపయోజనములకు భంగము కలుగదా ? 


18 


గాంధీజీ (పాతివనొక నిచ్యావి.గాసము విషయమ నటువటి 

జ ‘ | దుల 

నవ్పడినుండ ఈ విధానపు భవిష్యత్తునుగురిచి తర్షన భర్లనలు 

DY యా 

డరుగుతూనే వున్నాయి, (పాతినదికవ్‌ ద్వా విధానము జయ వద 

మైనదనగానికి అది న్వయంపోపకము కావడమే గీటురాయి అని 
యె 

గాంధిజీ్‌ భావించారు. ఈ పినానము నయ "పోషక మైనదం కే 

(o samen 


సలు తవ, మేఖాగక్తి, నామిరి న్లైములను సక్రమముగా సినిరెనా 
సీంచగలుగుతున్నారని మనము భావించ నచ్చునసి గాంధీజీ 
అభి వాయవడ్డారు, 

(ప్రాతివదిక్‌ విద్యావిధానము మొట్ట మొదటిసారిగా (వవేశ 
వెట్టబడినపుడు అది కొంతవరశై నా నంయంపోపకము కాగలిగి 
యుంణాలనీ, లేకపోతే భారత దేశమువంటి చేద ేశమునందు ఈ 
విద్యావిభానమును భారీయెత్తున ప్రవేశ వెట్టడం సాధ్యము కాదనీ 
గాంధీజీ గుర్తించాడు. కేంద విద్వానలహో నంఘముకూడా ఈ 


౧ 
వ్‌ 


సిద్యావ్‌ఛధానమునకు సంబంధించిన ఆర్షి కాడి సిషయములనన్ని ౨టినీ 
నరిశీలించి, గాంధీజీ అభ్మిపాయము నత్వదూరము కాదని తన 
సనివేదికయందు స్పష్టము చేసింది. 

అయినా, భారతి (వభుత్విము GR వథకమును యథా 
తథముగా ఆవూది౧చ లేదు; కెద వ్‌ద్యా నలహో సంఘపు సిఖార్చు 
లను మాతం స్థలముగా ఆమోదించింది. (పాజివదిక 'విద్యా 
విధానము గొంతనరకై నా అఆర్హికముగా స్వయంపావక మై యుండ 
వలసిన ఆవశ్యకత గుర్పించబడినంత మూ తంచేత దాని విషయమై 
వట్టుదల వున్నదని భావించవలసిన పనిలేదు. "కేం విద్యా నలహో 
నంఘముకూడ ఈ విషయమై అంతగా వట్టుదల పూవలేదు, 

ఏది యెలా వున్నా, (సాతివదిక విద్యావిధానము సయం 
పోపకమ యుండాలనే అభి పాయమువలన బిడ్డల విద్యా వయోజన 
ములకు భంగము వాటిల్లదు సరిగదా, దానివలన వారియందొక 
విధమైన బాధ్యతాయుత (వవృత్తి వెంపొందగలదు, అంతేగాదు; 


14 


వట్టి అభీ జా “నయుమువలన ప ఉపా్యాయులు తవు వసి 

వప యితోధికమెన నె నై పుణ్యముతో వ్యవ: హారిస్తూః, నస్తువు 

అందు నంకుగ నంభవించకుండా జ్యాగత్త వహిస్తూ. తద్యారా 
నాణ్యమైన నస్తూత్స త్తిక్‌ * తో డ్పడగలరు. 


(ప్రళ్న 6 :---(పాతిపదిక విద్యాపాఠశాలలందు తయారు 
కాబడే వస్తువులలో అధికభాగం అమ్ముడుపోయే ఆదకాశములు 
తక్కు_వగదా ! ఈ విషయము దృష్ట్యా ఈ విద్యావిధానము 
దండుగ భూయిష్ట మైనదీ, ఆర్థికముగా నష్టదాయక మైనది కాదా? 


(ప్రాతివదిక విద్యావిధానమును ఆ ర్లి కాది విషయముల 
దృష్ట్యానే వరిశీలించితే (ప్రారంభములో కొం'తెనా దండుగ నంభ 
నించక తేవ్పదని విశదమాతుంది, అయితే అనుభవజ్ఞుడైన 
ఉపాథ్యాయుడెవడై నా ఈ దండుగను సాధ్యమైనంతవరకు తగ్గించ 
వచ్చును. | పాతివదక విద్యా పాఠ శాలలందు విద్యార్థులచే తయారు 
చేయబడే వస్తువులేవైనా, యితర చేతివని వస్తువులవలెనే, 
ఫ్యాక్టరీ తయారీవ స్తువులకన్న ఖరీచెక్కువగా వుండడం నహాజం, 
చేతివని వస్తువుల అనాను hn ప్రభుత్య విధాన 
ములం నొకటి, కాబట్టి విని అముకం విషయమై అంతగా కష్ట్రవడ 
నలసిన అవనరం వుండక పోవచ్చును. పైగా ఈ వ స్తువులందు 
అధిక భాగము ఉపాధ్యాయులు, వడ రు తల్లిదండ్రులు, స్థ స్తానిక 
[వజలే నరన నమైన ధరలకు కొనగలరని ఆశించవచ్చును. 


(పాతివదిక విద్యావిధానము (వవేశ-వె వెట్టబడిన మొదటి 
రెండు, మూడు నం|లలో నంభవించే నష్టమును (క్రమక్రమముగా 
తగ్గించ వీలున్నది. ఉదాహారణకు, కొన్ని. పాఠ శాలలందు తయారు 
చేయబడిన గుడ్డ (పారంభములో అనుభవము లేమివల్ల ముతకగా 
తయారైన కారణంగా అముకమందు కొంత యిబ్బంది కలిగ 
' నప్పటికీ, (క్రమక్రమముగా దీని నాణ్యత చెంపొందినకొొలదీ సులభము 


లీ 


గానే అమ్ముడు వోసొగినది. ఈ పాఠ శొలల నిర్వహణ సంఘములు 

తమ కవనరమైన వస్తుసామ్మగిని సాధ్యమైనంతవరకూ పాఠశాల 

లందు తయారైన వస్తువులనుండేకొని, మిగతా సంస్థలకు -ఈవిషు 

యంలో మార్షదర్శకములై నవి. కొన్ని రాష్ట్ర (వ్రభుత్యాలై తే ఈ 
౧ వ్‌ లు టకా 

పొఠ తాలలందు ఉత్ప త్తిచేయబడే వస్తువులకు (వమాణాలను నిర్హ 


యుగచినవి, 


3 


ఏశాలమెన దృక్పథముతో వరిశీలించి తే (వాగీవదిక ప్‌ద్యా 
విధానము దండుగ భూయిష్టమైనది కాదని, మగా పూర్వపు 
విద్యావిధానమువల్ల సంభవి స్తున్న దండుగలను యిడి నివాడి 
ఇలవసీ విశదముకాగలదు. గాంధ్రిజీ అన్నట్లు “(పాథమిక విద్యా 
ఏధానముపై ఖర్చు పెట్టబడే సొమ్ము దండుగ అవుతున్నది, ఎందు 
వల్ల నంటు, (పాథమిక పాఠ శాలలందు బిడ్డలు నేర్చకొనగలిగెడి 
బహున్వల్పం. ఆ న్వల్ప మైనా అచిరకాలమున జే మరచివోవడం 
జరుగుచున్నది. పైగా దీనివల్ల అటు వళ్లెలకుగానీ, యిటు వట్ల 

మ ళా య | a లు 
శాలకుగానీ ఈవణ్నాతమైనా లాభము కలగడం లేదు, (పాతి 
వదిక విద్యావిధానమువల్ల ఈ లోవములన్నీ నివారింవబడగల 
ననుటశేమా(త్రం సంచదేవాంలేదు.  విషయవరిజానముతో బాటు 
సృజనాతె క మైన కార్యక లావశక్తిని వికసింవ చేయగల పెద్యా విధా 
నమే బిడ్డలకూ. తద్వారా మనచేశమునకూ అన్ని విధములా 
అనుగుణమెనది. ఈ విషయాలన్నిటి దృష్ట్యా, (పాతివదిక విద్యా 

ర లు డ్డ 
విభానమువల్ల డబ్బు దండుగ నివారింవబడుటతో బాటు, మన 
బిడ్డల కార్యక లావశక్తి వృధాకాకుండా సద్వినియోగము కాగల 
దని స్పష్టమగుచున్నది. 

లు 


re 


0 
ల్ని 


(పాలివదిక విద్యావథకము (పథానముగా విద్యావథక మే 
నని,వస్తూత్చ త్తి దీని లత్యుముగాదని, దినిని కూలంకషగా వరిశీలించిన 
(శ్రీ జి, బి. ఖేర్‌ నంఘము స్పహ్నము చేసినది, విజులనేకుల ఆమో 

ల ఈ 
దము పొందిన ఈ వథకమును భారీయెత్తున (వ వేశ పెట్టడానికి 


10 


ఆచరణ నంబంధమున చిక్కులను, ఆరికి సంబంధమస తబ్బందు 
వ్‌ త న్‌ ఖా తో 
లను యొదురక్కొ నవలసిరావచ్చును. అంతమాతంచేత మనము 
qa yr ॥ “తిన |" జస న జా డు 
జంకి [వయోజనములేదు, చేశ _శయస్సుదృష్ట్యా (వయోజకులు, 
సుశిశ్షీతులూ అయిన త్రీ పురుషులను తయారు వయగల ఈ 
విద్యా విధానమును జయ(వదముగా అమలు జరువట”ని॥ దర్భ కిల 


కృషి, ఇటుబడి అవసరం, 
తు 


ప్రశ్న 7: (ప్రాతిపదిక విద్యావిధానము, బిడ్డలను 
వారు జన్మించిన వాతావరణమునకే ముడిపెట్టి, తద్వారా 
వృత్తి స్వాతం త్యమునకు, సమానావకౌశవాదమునకు భంగము 
కలిగించదా ? 


బిడ్డ జన్మించిన వాతావరణమునరకు తెగిన (వాముఖ్యమివ్వని 
యే విద్యావిథాన మైనా సమ్మగ మైనది కాజాలదు, బడ్డ తానుజన్నిం 
చిన వాతొవరణముతో సహజమైన నంబంధముగల విషయములను 
ఉత్సాహముతో, సులభముగా నేద్చకొనగలడు, అందువల్ల నే 
(పొతివదిక విద్యావిధానం వాతావరణమునకు తెగిన 
(పాముఖ్యమి స్తున్న ది, ఇంతనూా త్రం చేత ఈ సిద్యావిధానము, 
బిడ్డలను వారు జన్మించిన వాతావరణమున కే ముడి పెట్టుతుందని 
భాసించడం వొరపాటు, 


గాంధీజీ ఒక వ ర్యాయమన్నట్లు (పాతివదిక విద్యా విధా 
నము యొక్క- అంతిమలమ్యిములందు, “కలవారు, లేనివారు అనే 
అనహజమైన విభజన లేని, ,వతిన్య క్స్‌ తగసమ్మాతము. జీవనో 
పాధి లభించె అనకాశములుగల, న్యా యనమ్మాత మైన సాంఘీక 
వ్యవస్థను -డేశంలో అవతేరింపజేయడి” మొకటి, బిడ్లు జన్నించిన 
వాతొవరణముకు తగినస్థాన విన్వకుండా, కేవలం పుస్తకవఠనము 
తోనే సరిపుచ్చే విద్యావిధానమువల్ల బిడ్డల _ [కియాకలావశక్తి 


17 


శ్షీణించిపోతుంది, ఇట్టి విధాన (ప్రకారము విద్య నభ్యసించే 
వారు సర్వతోముఖ వికానమును పొందజాలరు, 


నూలువడకుట, నేతవని మొదలగు చేతివనులను నేద్చ 
కొన్నంతమా[ తము చేత బిడ్డలు తవ భావిజీవితములో వానినే జీవన 
పృత్తులుగా స్వీకరిస్తారని భావించరాదు, చేతివని ఆధారముగా 
వారు తమ మేధానంవ త్తిని, [కియాకలావశక్తితో చక్కగా నమ 
న్వ్యయవరచగలిగి, ఛావి జీవితములో తాము యెట్టి వృత్తిని స్వీక 
రించినా జయ్మ పదముగా నిర్వహించగ లదు, 


కేవలం పున్తక 'చాహుళ్యమునకు, ఇంగ్లీషు భాపాజ్ఞానము 
నకు మితిమోరిన (పాముఖ్యమి స్తున్న నటి విద్యావ్‌ధా నమువల్ల 
ఉన్నత విద్యావంతుల నంఖ్య బహున్వల్పమై; వారికీ తక్కిన 
సామాన్య (వజానీకమునకూ మధ్యగల [కొద్దిపాటి సంబంధము 
నశించిపోయి, మన సాంఘిక వ్యవస్థలో అనహాజమైన వరిసితులు 
యేర్పడుతున్నా యి, (వస్తుత విద్యావిధానము ఫలితముగా కాయ 
కష్టమును అగారవదృష్టిళో యేవగించుకొనే వర్ష ముకటి తయా 
రె నది. కాయకష్ట్రపు ఘనతను, సాంఘికన్యాయమును పూర్తిగా 
గుర్తించిన (పాతివదిక విద్యానిధానము నమాజమునకు హాని 
కలిగించే దుష్టశ క్పులనన్నింటినీ తొలగించగలదనుట కేమా(త్రమూ 
నందేహము లేదు. 


(పాతివదిక విద్యావథకము మొదట రూపొందించబడింది, 
(వధానముగా (గామోణ (పొంతములకొర శేనన్న మాట నిజమే, 
అయితే అంతమా। తం చేత ఈ విద్యావిధానము వట్టణ (పొంతము 
లకు వనికిరాదని భావించరాదు. ఈ విద్యావిధానమును అమలు 
జరువ భారత (వభుత్వము అంగీకరించినదంశు దానికి కారణం, 
ఇది అటు [గామాణ (పాంతములకు, యిటు పట్టణ (పాంతములకు 
పూర్తిగా అనుగుణమైనదని బుజువై నందువల్ల నే. (పాతివదిక 


18 


విద్యావిధానపు (వధాన సూ తాలు వట్టణ (పాంతపు పాఠశాలలకు, 
కూడా పూర్తిగా అనునరణీయములే, ఈ విద్యావిధానం యేదో 
ఒక చేతివని ఆధారముగా సాగినంతమా తము చేత బిడ్డలు అడే 
చేతిపనిని తమ వృత్తిగా న్వీకరించాలనే ని'నేశన యేమి లేదు, 


(పాలివదిక విద్యావిధానం, యెట్టి విచవతణ తేకుండా, చేశ 
మందలి బాలభాలికలందరికొరకు వుద్దేశింవబడిన విస్తృత విద్యా 
విధానం, సాంఘీక సేవాతత్సరతకు, కాయ క ప్ర గారవమునకు 
(పాముఖ్యమిచ్చే ఈ విద్యావిధానము ““ వజాస్వామిక, సాంఘిక 
వ్యవస్థకు అన్నివిధములా అనుగుణమైన నహాజ విద్యావిధాన మని. 
సకల గాకులు నొక్కా వక్కా-ణించియున్నా రు, 


(పళ్న 6: —_|పొాతివదిక విద్యను మాధ్యమిక, ఉన్నత 
(విశ్వవిద్యాలయ) విద్యలతో, సరిగా సమన్వయపర చకుండా' 
భారీయెత్తున దీనిని (ప్రవేశ పెట్టడంవల్ల మన విద్యావిధానమందు. 
త్మీవమైన కొరత యేర్చడదా ? . 


గాంధీజీ (ప్రాతివదికవిద్యను (ప్రాథమిక విద్యస్థానే (వ వేశవెట్ట 
దగిన విద్యగానే వరిగణించ లేదు; మన యావత్తు ఏద్యావిధానమును 
పునర్ని రించాలనే ఆశయంతో, తొలిదశగా (ప్రాతిపదిక విద్యా 
విధానమును (ప్రవేశ వెట్టవలయునని ఆయన భావించారు, “జాలీయ 
అవనరాలకు అనుగుణంగా మన' ఉన్న తవిద్యావిధానము మార్పు 
- చెందాలి” అన్నా రొక సారి గాంధీజీ, ఇంగ్ల షుభావకు విశేష 
(ప్రాధాన్యమిస్తూ, పాఠ్యవిషయములను ఇంగ్ల షుద్యారానే బోధించే 
మాధ్యమిక విద్య దీర్ణ కాలము (7 సం॥) కొనసాగడం అనవసర 
మనీ, మాతృభావదా(రా బోధన జరిగితే విద్యార్ధులు సులువుగా' 
అచిరకాలములోనే ఈ విద్యను పూర్తి చేయగలరని ఆయన విశ్వ 
సించారు, మన దేశపు విద్యావన రాలదృ స్ట్యా మాథ్యమికవిద్యావిధా 
నము ఆయనకొక | వతిబంధక ముగా తోచిందంకు ఆశ్చర్యము లేదు. 


19 


మాథ్యమిక విద్యావిధానమునందు చేతివనులకు, వృ _త్రివిద్య 
లకు యెట్టి (పాముఖ్య మూ లేనందువల్ల ; విద్యార్థుల నహాజ 
[కియాక లావశక్తి వికసించే అవకాశములు శూన్యం, వై ఇెగా దీనివల్ల 
విదా ర్టులందు కాయక ప్రమువట్ల అగారవభావము, పు; ) స్తకవిజాన'మే 
సంస్కృతీ, సభ్యత లకు పత కుత ర్క. భావములు (వబలి 
నాయి. మన జాతీయ జీవన వికానమునకు దోహాదంచేయని ఈ 
విద్యావిధానము యెంత తరగా తొలగించబడిలే అంత మంచిది. 
దీనిసానే చేశావనరములకు అన్నివిధములా అనుగుణమెనదీ, 
విద్యాధ్దుల నర్వతో ముఖవికానమునకు వోపాదంచేయగ తష అయిన 
విద్యావిధానం (వవేశవె వెట్టబడాలి, 

(పాతివదికవిద్య ప్రారంభములో ఒక (వ ల్వేకదశ శే వరి 
మితం చేయబడడానికి ముఖ్య కారణం, మిగతా దశలందు దీనిని 
ద్రవెశవెట్టడానికి అవనరమైన సాధన నంవదల లేమియీ కాని 
మరేమి కాదు, ప్రాథమికవిద్యస్థానే (వ వవేశ వెట్టబడిన ఈ విద్యా 
విధానము (కమముగా యితేర కలక Se వ్యాప్తి వీిచేయబడ 
గలదు, (పాతివదిక విద్యను, మాథ్యమిక, ఉన్న తవిద్యలతో 
నమన్యయవ వరచే విషయమై యిదివర కే కొంత క్చవ్‌. జరిగింది, 
1089 నం॥ లో కేంద విద్యా నలహో సంఘము, (పత్యేక నంఘము 
నొకదానిని నియమించి, (ప్రాతిపదికవిద్యను ఉన్న తవిద్యలతో 
నమన్యయవరచు విషయమై పరిశీలించవలసినదిగా విజ్ల పి చేసింది, 
సంఘుమోా విషయమై వరిశీలనలు జరిపి నమర్పించిన నివేదికలో, 
(పాతివదిక విద యెనిమిది సంవత్సరములపాటు కొనసాగవలయు 
నని, దీనిలో మొదటి 5 సంవత్సరములు “జూనియర్‌” దశగాను, 
తరువాతి 8 సంవత్సరములు “సీనియర్‌” దశగానూ వరిగణింవ 
బడాలని సిఫార్సు చేసింది, 

తరువాత 1952 నంవత్సరములో భారత (వభుత్వము మరి 
యొక కమిహక౯ొను నియమించి, మాథ్యమిక విద్యావిధానమునకు 


20 


సంబంధించిన వివిధ అంశములను పరిశీలించి, దానిని |పాతివదిక, 
ఉన్న తవిద్యలతో నిమిత్తం తగిన సూచనలను 
చవేయవలసిందని విజ్ఞ ప్తి వీ చేసింది. ఈ కమింషకా తగు వరిశీలనలను 
జరిపి, పాతివదికవీద్య లో “*నీనియర్‌” దశ పాఠ్యవిషయ వమా 
ణము, మిడిల్‌, లోయర్‌ సెకండరీ పాఠశాలల పాఠ్యనిషయ 
(పమాణములు సాధ్య మైనంతవరకూ ఒ"కేవిధముగా వుండవలయు 
నస్‌ (ప్రాథమిక విద్యాదశ "తేక చానితో నరితూగు జూనియర్‌ 
(పాతి వడిక విద్యాదశ తరువాత (ప్రారంభమయ్యే మాథ్యమిక విద్యా 
దశలోని మొదటి మూడునంవత్పరములు “*స్పీన్సియ్రర్‌ *” | పాతివదిక 
విద్యాదశ లేక జూనియర్‌ నూథ్యమికదశలకు నమానంగా వరి 
గణింవబడాలనీ, తరువాత 4 నంవత్సర ములు ““పహూయ్యరు నెకండరీ”” 
విద్యగా వరిగణింవబడాలనీ సిఫారసు చేసింది. 11 నంవత్సరములు 
మొదలు 14 నంవత్పరములవరకూ వయస్సుగల బీడ్డల విద్యార్ధి 
దశలో |పాతివదిక విద్యావిధానపు ముఖ్యసూ (కాలను అమలు 
జరువవలసిన ఆవశ్యక తనుగురించి ఈ కమిోషకలా నొక్కి si 
ణించినది, జై 
(పాతివదిక మాధ్యమిక విద్యల మధ్య “తెంపు” "అనేది 
లేకుండా జా|గతవహించాలనీ, (పాతివదిక విద్యను పూర్తి చేసిన 
విద్యారుల అభిరుచులకు, శక్సిసామర్ల ర్ధస్రములకు అనుగుణముగా 
మాధ్యమిక పాఠ శొలలందు పాఠ్యవివయ "వ వె విధ్యతకు (పాముఖ్య 
మివ్వబడటం యెంతేనా అవసరమనీ కమివ౯ అభి పాయవడింది. 
మాధ్యమిక పాఠ శాలలందు సామాన్య పాఠ్యవిషయములతో బాటు, 
వృత్తి విద్యలకుకూడ తగిన సౌకర్యములుండాలన్‌, (పాతివదిక 
సు పూర్తిచేసిన విద్యార్ధులు పీనిలో యేదో ఒకదానిని యెన్ను 
కొన సేంచను కలిగి యుండాలని కూడా కమోషకా సిఫార్సు 
చేసింది, మ విద్యలో చేతివనులు నిర్బంధ విషయము 
లుగా (వవేశ పెట్టబడి "లేశేగాని, (పాతివదిక, నూధ్యమిక విద్యా 


2] 


దశలమధ్య నహాజమైన సమన్వయ మేర్చడదని క మోమవకా 
అభి పాయపడింది. 


పాఠ్యవిషయ వై వధ్యత, చేతివనులు, సాంకేతిక తర్భ్చీదుల 
విషయమై (వత్యేక (శద్దతిసుకొనబడి తే, (ప్రాతిపదిక, మాధ్య 
మిక విద్య లమధ్య యింతవరకూ వుంటూవచ్చిన వ్యత్యాసము 
తొలగిపోయి, నహాజమెన సమన్వయ మేర్చడ గలదని ఆరించ 
వచ్చును, 


(పశ్న $:---తర్చీదు పొందిన ప్రాతిపదిక విద్యాబోధ 
కుల కొరత మిక్కు_టముగా వున్నది గదా: ఈ విషయము 
దృష్ట్యా భారీ యెత్తున _పాథమికవిద్యనుండి ప్రాతిపదిక విద్యకు 
మార్చడం సాధ్యమేనా ? 


భారీయెత్తున |పాథమిక విద్యస్థానే (ప్రాతివదిక విద్యను 
(వ వేశ వెట్టడానికి అవసర మైన బోధనా సిబ్బంది కొరత మిక్కు-ట 
ముగానున్నమాట నిజమే, [కొత్తగా యెట్టి ఉద్యమాన్ని (పారం 
భించినా కొన్ని యిబ్బందులను యెదురొ-నవలసి యుంటుంది. లని 
తా ఈ్మా_లిక (వతిబంధ కాలేకాని శాశ(తమైనవి కావన్న విషయం 
మనం (గహించాలి, తగిన ఉవోగాాలు దొరకనందువల్ల వృధాగా 
కాలవషేవంచేస స్తున్న మెటిక్యు లేట్లు, ఇంటర్‌ మాడి యేంట్లు అనేకులు 
వున్నారీ రోజుల్లో. వరిలో ఉపాధ్యాయవృ _త్తివట్లు అభిరచి, (పాతి 
పదిక విద్యవట్ల అభిమానముగల వారికి తగిన తర్చీదునిచ్చి, (పాతి 
వదిక విద్యాసిబ్బంది కొరతను చాలవరకు తగ్గించవచ్చును, 


(పాతివదిక విద్యాబోధకులకు (వ ల్వేకమైన తర్చీదు శిక్ష 
ణలు అవనరమనీ, వీనికి తగిన యేర్చాట్లు చేయబడి తేనేగాని ఈ 
విద్యావిధానము జయ ప్రదము కాజాలదనీ (వభుత్వము గురించి, 
(ప్రాతివదిక విద్యాబోధకులకు తర్భీదునిచ్చునిమి_త్తం ఢిల్లీ; నగర 


22 


మందలి జామియా మిలియా, శాంతినిశేతకాలోని వినయభవ౯ లకు 
1946-47 లగాయతూ (గాంటులనిస్తూన్న ది. తర్చీదుకాలము ఒక 
సంవత్సరము మాత మే, ఈ నంవత్సర కాలములో విద్యావిషయిక 
విదాంతములు, చేతివనులు, అభ్యానపూర కమైన బోధన మొద 
లగు విషయములందు సమ్మగమైన తర్ఫీదు యివ్యబడుతుంది, 


టోరోగెరా. కెనరా 


పథమ పంచవర్ష (వణాళిక [కింద దేశమందలి రాష్ట్రా 
లన్నింటిలో “పోస్టు గ్రాడ్యుయెట్‌ స్ట తర్ఫీదు కళాశాల ఒకటి, ఒక 
(పాతివదిక విద్యా పాఠ శాల, ఒక సీనియర్‌ |పాతివదిక పాఠశాలలను 
(పారంభించడానికి యేశ్చాట్లు చేయబడినవి, అనేక రాస్ట్రాలందు ఇది 
వరకే ఈ తర్భీదునంస్థలు (ప్రారంభించబడినవి, (ప్రాతిపదిక విద్యా 
వ్యా వ్రీకొరకు యిటీవలననే రూపొందింవబడిన వథకము కింద 
“కరియర్‌” గధ, చేతివని బోధకులు, (పాతివదిక విద్యా 
బోధకుల తర్ఫీదు నిమిత్తం మరికొన్ని యెర్చ్బాట్లు చేయబడు 
చున్నవి, ఈలోగా ప్రస్తుతమున్న ఉపాధ్యాయ తర్ఫీదు పాఠ 
శాలలు, |ప్రాతివదికవిద్యాబోధకుల తర్ఫీదు పాఠశాలలుగా మార్చ 
బడుతున్నాయి, కొన్ని నూతన తర్చీదు కళాశాలలుకూడా (పారం 
భించబడుతున్నా యి, 


వీటన్నింటితో బాటు రాష్ట్ర వభుత్యాలు కూడా ప్రాతిపదిక 
విద్యాబోధకుల తర్చీదు నిమిత్తం కొన్ని కార ఫ(క్రమములను అమలు 
జరుపుచున్నాయి, 


(ప్రశ్న 10 :--(ప్రాతిపదిక విద్యావిధానము చేతిపనులకు 
ప్రామఖ్యమివ్వడంవల్ల, దేశము కుటీరపరిశ్రమల స్థాయిలోనే 
వుండి తద్వారా పారి శ్రామికాభివృద్దికి భంగము వాటిల్లదా ? 

అధికమైన జనాభాగలిగి, అన్ని విధములా వెనుక బడియున్న 
భారతదేశము వంటి దేశము తనకుగల పరిమితమైన సాధన సంపద 


28 


లను సక్రమముగా వినియోగించి, సాధ్యమైనంత యెక్కు_వగా వని 
పాటులను కల్సించవలయునం'కు కుటీర వరి శమలకూ, తదితర 
చిన్న వర్మిశమలకూ [వల్వేక (ప్రాముఖ్యమివ్వక తప్పదు, చేతి 
వనుల ఆధారముగా విద్యనభ్యసించే బిడ్డలకు, చిన్న చిన్న వరి శ్రమల 
చయమేర్చడుతుంది, ఇష్టమైతే భావిలోవారు వీనినే చేవ ట్ట 
వచ్చును; లేదా తమకు అభిరుచిగల మే ఇతర వృత్తినైనా 
స్వీకరింవవచ్చును, (ప్రాతివదిక విద్యావిధానమందలి విశిష్టత 


యిది b 


కుటీరవరిశమలు, తదితర చిన్న వరిిశమల |వమేయము 
లేకుండా, భారత దేశమును వటిష్టమైన ఆర్థికవ్యవస్థగల అధునిక 
"దేశముగా ఊహించే అర్ధశాన్రు వేత్త లెవరూ వుండరు, (పాతి 
వదిక విద్యావిధానం భారత దేశమునకు అన్ని విధములా వాంఛనీయ 
మైన ఆర్థిక వ్యవస్థను రూపొందించుటలో యథాశక్తి తోడ్చడ 
గలదు, 


నతంర పారి శామి కాభీవృద్ధి, (గామోణ ఆర్థిక వ్యవస్థ, 
"'మొదలగువాని గుణదోపాల ని ర్య మునకు పోకుండానే, 
కేవలం పున్తక చాహుళ్యమునకు (పాముఖ్యమిచ్చే పిద్యావిధాన 
ముకన్న చేతివనులు, “పాక్రిళల్‌ా” తర్చీదుల ఆధారముగా 
కొనసాగే విద్యావిధానమే అన్ని విధములా మేలయినదసీ, (వవీణు 
లయిన వనివారలను తయారుచేయుటలో ఈ విధానమెంతెనా 
తోడ్సడగలవనీ ఖండితముగా చెప్పవచ్చును, పారి శామికముగా 
యంత గానో అభివృద్ధిగాంచిన అమెరికా, ఇంగ్హండ్‌ రష్యాలవంటి 
"దెశములందుకూడా ఇట్టి విద్యానిధానపు (పాముఖ్యత గుర్తించ 
బడింది. ఈ ేశములందు (పారంభించబడిన ““ పాజెస్టమెథడ్‌ a 
“యాకివిటీ స్కూ-ల్‌” మొదలగు ఉద్య్వమములు యిలాంటివే, 


24 


““చేతివనుల ఆధారముగా విద్యాబోధన ”” అనే ముఖ 
సూత్రము, మనదేశ విద్యావనరాలకు అన్ని విధములా అనుగుణ. 
మైనదని విజులనేకులు నొక్కి. వక్కా-ణించియున్నారు,. కేవలం 
పున్తకవఠనమునకూ, సారన్వత విషయములకూ అధిక (పాధాన్య 
మిచ్చే విద్యానిభానమువ ల్ల ల ఏడా లంతా కృమీవట్ల దురభి| పాయం 
కలగడం మినహో మరేమో పము కలుగ లేదు, బిడ్డల మేధా 
శక్తినీ, [కియాకలాప్‌శక్తితో చక్కగా నమన్వ్యయవరచి “హాకీ కికల్‌”” 
తర్చీదుద్యారా వారి వరిశీలనాశక్తిని, నృజనాత క మైన శక్తి శకి సామర రస 
ములనూ వికసింవజేయగల (పాతివదిక విద్యావిధానము, మురేదు 
ముందు సాంకేతిక [వఏవీణులనేకులను తయారుచేసి, తదాగరా పారి 
(శామి కాభివృద్ధికికూడా దోపహాదకారికాగలదనుటకు ఏమా(తమూరా 
సందేహము లేదు, 


కొన్ని తెలుగు (ప్రచురణలు 


దితీయ వంచవర (నణాలిక : నం గహపాఠము 
చి 
(ద్వితీయ పంచవక (స్రణాళిక సారాంశము నాహాన్యులవ కూడా అవగత 
ర ధీ 
'సగువట్లు సులభ కలిలో (వాయబడీంగి, 196 పీజీల 
గ ద 
సెల ఏ ఒక రూపాయి, 
మన ద(జయ వంచనర (వణాళిక 
లి . 
(ద్విడయ |ప్రకౌొళీక స్వమాపమును సంగ్రహముగా సులభ శౌ లిలో వివకంచే 
ప స్పక ముం) వల :6 అణాలు, 
అస్పృశ్య "తా నివారణ 
(స నుఖుల శేడిమో (పసంగముల సం(గహాము,) వెల : 4 అణాలు, 
(వజలు : (వణాళిక 
(పంచశర్ష (ప్రణాళిక నిర్వహణలో ప్రజలవగల (ప్రముఖపాత్ర యెట్టిదో 
వివరించే బు స్టకము,) వెల : 6 అణాలు, 
(ప్రాతివదికవిద్య : (వశ్నో తరములు 
సు అణాల 
(అచ్చులో నున్నది.) వెల : క్క అణాలు 


(పతులకు దిగువ అడ్రస్సు (వాయాలి ; 
పబ్లికేషన్స్‌ డివిజన్‌ 
మినిస్ట్రీ) ఆఫ్‌ ఇకాఫర్మేషళా అండ్‌ (బొడ్‌ కౌస్టింగ్‌ 
టల్ట్‌ శెకటేరియట్‌, ఢిల్లీ - 8 


PRINTED AT THE JUPITER PRESS PRIVATE LTD., MADRAS 18 





పబ్లికేషన్స్‌ ఉవిజన్‌ 
మినిసా ఆఫ్‌ ఇల ఫర్మేషకా ఆక్‌ !బాడ్‌కాస్టింగ్‌, 
ఈల్‌ సెకటేరియట్‌, ౧ 8. 


